అంశం: తెలుగు సాహిత్య పరిశోధన పత్ర రచన, సమర్పణ ' 
వక్త:డా.దార్ల వెంకటేశ్వర రావు 


(తెలుగు శాఖ, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం) 


సర్‌ నమస్కారం! 

“అధ్యయనం తెలుగు కళాసాంస్కృతిక సాహిత్య చర్చావేదిక రాసుకున్న 'ఆశయాలు- లక్ష్యాలు 'లో ఒకటి సృజనాత్మక, 
పరిశోధన పత్రాల రచనకు సంబంధించిన ఉపన్యాసాలను ఏర్పాటు చేయించటం. తెలుగు సాహిత్య పరిశోధన పత్ర రచన, 
సమర్పణ, పత్ర రచనా విధానంలో గల సామయిక విషయాలు తదితర అంశాలను ఆవిష్కరించవలసిందిగా మిమ్మల్ని 
ఆహ్వానిస్తున్నాం. తదనుగుణంగా మీ ప్రసంగం ఇలా కొనసాగితే విద్యార్థులకు మరింత ఎక్కువగా ఉపయోగపడుతుందనే 
ఉద్దేశంతో ఈ కింది అంశాలను పొందుపరిచాం. మీ వెసులుబాటు ఆధారంగా మీ ప్రసంగాన్ని పత్రరూపంలో 


రూపొందించుకోవాల్సిందిగా మనవి. 


పరిశోధన అర్థం- వివరణ 

పరిశోధన పత్ర రచన: ప్రసిద్ధమైన వివిధ భావనలు, పద్ధతులు 

తెలుగు సాహిత్య పరిశోధన పత్ర రచన పరిణామం- గుణాత్మకమైన మార్పులు 

తెలుగులో ప్రముఖమైన పరిశోధకులు, వారి పత్ర రచనలు- స్థూల పరిచయం 

తెలుగు సాహిత్య పరిశోధన పత్ర స్వరూప, స్వభావాలు 

తెలుగు సాహిత్య పరిశోధన పద్ధతులు- అనువర్తన (ఏదో ఒక పరిశోధకుని పత్రం ఆధారంగా) 


VY VV NV NV NV 


తెలుగు సాహిత్య పరిశోధన పత్ర రచన ప్రయోజనాలు (విద్యార్థులకు అకడమిక్‌గా, సమాజాభివృద్ధికి) 


నిర్వహణ 3 
'అధ్యయనం' తెలుగు కళాసాంస్కృతిక సాహిత్య చర్చావేదిక 


హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం - గచ్చిబౌలి 


